తృణకంకణము 


రాయప్రోలు సుబ్బారావు 


తృణకంకణము 


నవ్య సాహిత్య పరిషత్తు 
గీ గుంటూరు గీ 


ప్రణయార్ప్చణము 


అణువు నజాండము నేక స 

రణి నిండారిన మనోహరపు వాగర్థ 
ప్రణయము గీర్తి చెడు మృదు 

గుణులను భాషాకుమారకుల భావింతున్‌ 


శాశ్వత నవ్యస్ఫురణ ల 

నశ్వర లావణ్యమై పెనగ, కావ్యకళా 
విశ్వమునం దానంద ర 

సైశ్వర్యము లేలు కవిత కంజలి నిత్తున్‌ 


శశి వికసించిన శ్రావణ 

నిశీథమున కానబడిన నీరదసుతకున్‌ 
ప్రశమితమతినై యీ వ 

ద్యశుభాంజలి నొసగితి 'ప్రణయార్చణ” మనుచున్‌ 


తృణకంకణము 


అడుగులు బొబ్బలెత్త, వదనాంచలమందున చిన్కు చెమ్మటల్‌ 
మడుగులుగట్ట, మండు కనుమాలపుటెండ పడంతి యోర్తు జా 
టిడు జిలుగుంబయంట సవరించుచు, చొక్కిన యింపుతోడ కా 
ల్నడకన బోవుచుండె నెడలన్‌ కనుపించెడి పచ్చతోటకున్‌. 


పసినిమ్మపండ్ల చాయలు 

కొసరెడి యా కుసుమగంధి కోమలపు టొడల్‌, 
కనుకందిన కవటా కన 

వసివాడె నిదాఘతాప పరిపీడనలన్‌. 


కన్నె గేదగి చెండునా కళుకు లొలయు 

ఆ నెలంత యొడల్‌ నగ లేవి లేక, 
జాను చెమ్మట ముత్యాలజంపు సరుల 
సహజ సౌందర్యమును వెద జల్లుచుండె. 


పదియు నారు వసంతముల్‌ వదలనట్టి 

వయను సొగసుందనం బామె మెయిని మెజియ, 
బాల్య మెడలిన మొలుచు జవ్వనపుమవ్వ 
మొడలి యం దండముగ నుట్టిపడుచు నుండె. 


నడచుదారి వురోపకంఠంబు నొజిసి 
చనుచునుండె, ఆమెకు ముందువెనక నెవరు 
వచ్చుచున్న జాడలును గన్పట్ట వయ్య, 
ఎచటి కేగునొ, కారణ మేమి యగునొ? 


ఇసుక దిగబడు నడుగుల నీడ్చుకొనుచు, 
ఉడుకు టెండకు మండునిట్టూర్చు లదర, 
కాలిచల్లారు పెంపుడు కానబడిన 

పడుచు జింకపడంతి నా నడుచు నామె. 


ఎడ నెడ కుబింగంటను మా 

మిడి చెట్టులు కలవు, కాని మెలతుక తా నా 
కడలను నిలువగ నేగదు, 

నడచుచు తన నడక బడినె నలగి కలగియున్‌. 


జిలుగుపూల కలంకారి చీర జాణ 

చిందు సందెడు కుచ్చెళ్ళు చెదరనీక, 
మాటికిని కాలికడియాలు మలపుకొనుచు, 
కూతవే టిటు చని చేరికొనియె వనము. 


పడమట జాముప్రొద్దు కనుపట్టుచునుండె, నిదాఘశాంతి య 
య్యెడు మలుసందెచిన్నెల నొకింత ప్రసన్నములయ్యె గాడువుల్‌ 
నడకల చొక్కిసోలిన నెలంతయలంతలు పంచుకో పజుం 

గిడె నన నామె డాయ జనియెన్‌ తన పెంచినలేడి యయ్యెడన్‌. 


తన యందెల రవళిత గుజు 

తున డాసిన హరిణపుత్రి దోడ్తోగని, చ 

ల్లని చెమట లూరు హస్తం 

బున దువ్వుచు నిట్లు కొంత ముచ్చట నడిపెన్‌. 


నయనమూలాంచలములు స్విన్నంబు లయిన 
వేల? చెల్లెలా! యీ ప్రాలుమాలికలకు 

కారణం బెయ్యది? కరోరకంటకంపు 

వనుల దిరుగవు గద చిన్నతనపుచేష్ట! 


అని నగవుంబలుకుల కను 

గొనలను వాత్సల్యరసము కురియగ, ఆ మో 
హనహరిణంబును ముద్దిడు 

కొనియెను తృణపరిమళము బుగుల్కొన మొగమున్‌. 


నడచి బడలిన యాయాస మెడల లేదు, 
చీరె చెజగుల తడియైన నాజ లేదు, 

లేడి వరసినయపుడె ముద్దాడికొనియె, 
అహహ! యెంతటిప్రేమార్దు మామెమనసు! 


వాలుంగన్నుల సొగసుల 

లాలింపుచు తన్ను జూచు లలితకురంగిన్‌ 
కే లిచ్చి పిలిచికొను చా 

నీలాలక యొక్క పోకనీడకు చనియెన్‌. 


క్రిక్కిజీయు కొమ్మ లాశల నెక్కి చలువ 
లుట్టిపడు నీడపందిళ్ళు కట్టుచుండ, 

కలదు చేరువ వృద్ధవృక్షం బొకండు, 

సొన యొకటి పాజు మొద లానుకొని సతంబు 


ఆ తరుచ్చాయ లొలసిన యంతవరకు 
స్నిగ్గసికతాతలమ్ముల చెమ్మ తేజు, 
ఎండ కన్నెబుగక, వాననీడిగిలక 
పెరిగిన కలకాపురముల బిడ్డలట్లు. 


స్కంధకూలంకషమ్ముగా జాలువాజు 
పొడుపు సొనపయి ప్రాగభిముఖపు సరణి, 
పూలరెమ్మల నింపు సొంపులు వహించు 
శాఖ యొకటి వంతెనగాగ సాగిపోవు 


గెలలు దిగిన మవ్వపు నారికేళతరులు, 


పూలగుత్తులు వ్రేలాడు పొన్నచెట్టు, 
మృదురవమ్ముల పిలిచెడి వెదురుపొదలు, 
కన్నెగందపుమాకులున్‌ కలవు మటియు. 


సందె ముసలినకొలది ప్రశాంత మగుచు 
చలువయును మాంద్యమును తన్ను నలమికొనగ, 
త్రోవసోలింపు లెడల ప్రదోషపవన 

మల్ల నల్లన వీచె నా యబలమీద. 


ముగ్ధ మధురమ్మయిన లేడి ముద్దులాట, 
లోల పవనాకుల లతావలోకనంబు, 
పొడుపుటేటి మెలపు, జారు ప్రొద్దు వలపు, 
ఆయమ నొకానొక వికార మందుత్రోసె. 


చేలచెజంగునన్‌ మొగముచెమృట లొత్తు, చెయిం బెనంచు, ని 
లాలకముల్‌ మొగమ్ము కవియన్‌ పయికడ్డము దిద్దు, మోవిపై 
వ్రేలిడి యాలకించు, మురిపెంపు కనుంగవనిండ వాలికల్‌ 
తేలగ జూచు, నెద్దియు మదిం దలపోయు ననేకరీతులన్‌. 


చిటికెనవ్రేల మేలిమి పసిండిపసల్‌ మిసలాడ చూడ ము 
చ్చటయగు ముద్దుటుంగరము, చారుకుమారమృణాలకోమల 
స్ఫుటమగు పాణీబంధమున పూన్చిన పచ్చనిపట్టుతోరమున్‌, 
కటకట వెట్టి యామె కడకంటి కొసత్‌ బలవంత మీడ్చెడిన్‌. 


వెలది చిన్నె లనుక్షణ భిన్నభిన్న 

మృదువు లయి తోపగా సాగె, నింతలోన 
సొమ్మిసిల్లిన శిశువట్టు సొగసి యామె 
అడుగు లొరయుచు పవళించె హరిణపుత్రి. 


తెలియరాని వికారమ్ము కలతబెట్ట, 

ఊర్పు విడుచుచు తాలిమి నోప లేక, 
బెళుకు కాటుకకంటి చూపులు నిగిడి 
ఎదియొ వినబడ్డయటు లైన నెద భ్రమించి. 


చెంపకు చేరెడుకన్నులు 

సొంపుల సుడియంగ నా కుసుమకోమలి కే 
లింపుగ చెవిచెంగట నిడి 

కంపితగతి వినియె నొక్కకంఠస్వరమున్‌. 


రుచిర వేణునాళోదయ శ్రుతుల గలసి, 
పాటు చిజుసొన బిలబిల ధ్వనుల నణగి 
కడల విననయ్యె నపుడొక క్లాంతకంఠ 
గద్దదస్వర మనుతాపకలన నిట్లు: 


“కాలమా! ఆన నడియాస గాగ జేసి 
వేసటల ద్రోసి యాయాసపెట్ట దలతె! 


వృంత మెడ సేసి, తింక లతాంత మెంత 
తడవు కృశియించి సొబగులు చెడకయుండు? 


నా ప్రియసఖి! అనురూప గు 

ణప్రతిమ! ప్రసన్నశీల! నవనీత శిరీ 

ష ప్రణయ మృదులహృదయ! క 

టా! ప్రాణము లుండ యెటు విడంబడి సయితున్‌? 


హృదయమా! ఆసయే లేదు మొదల పూల 
మీద, నభిలషించితి వొక్క మృదు సుమంబు 
చిరతరోత్కంఠ నెటులో సైచితివి; కాని 
కాలము నిరాశ తార్చెనే గతి భరింతు! 


భావభాసురమగు హృదంబరమునందు 

రక్తి లిఖియించుకొంటో వే రమణి రూపు, 
అదియె ముద మీక యలత కాస్పదమ యయ్యె 
గ్రహణగత మైన చంద్రుని కల విధాన. 


క్రమ మని అక్రమం బని పరస్పరభిన్న మదోవికార సం 
భ్రమముల కొన్నినాళ్ళు వలవంతల స్రుక్కుచు తాళుకొంటి, వా 
కమలదళాక్షిపై మమత; కాలమె యాసల త్రుంచివైచె, ప్రా 
యమునుగ్రసించు తాపవిషమక్కట! యెక్కడిచెల్మితీయముల్‌! 


తేటవలపులు మొలక లెత్తినది మొదలు 
నిలిపితి పవిత్రరాగ మా నెలత యెడల, 
తుదకు భగ్నమనోరథ దోషి వగుచు 
ఏటి కారాటపడ మరులెత్తి మనస! 


వలపునిండిన యకలుషభావముందు 
ఎద్ది కాంక్షించి తది లభియింప దయ్యె! 
కడకు ననుతాప మొకడె నీయెడల నిలిచె, 
ఆమె ప్రణయ స్మరణచిహ్న మగుచు నకట! 


లలిత లావణ్య పుర్ణమౌ అలన చెలువ 
మొదట కన్పట్టుచుండు నెల్లెడల నాకు, 
కనులు మూసీనన్‌ విప్పినన్‌ కలలె వచ్చు; 
పగలు రే లను భేద మేర్ప్చడక యుండ. 


నిదుర లేనట్టి రేలను నెలత! నీదు 

ప్రణయ జాగరరక్తి నేత్రముల గాంతు, 
నిదురపట్టిన రేల గాంచుదు సుఖంబు 
స్వప్నపు టవన్ధలను నీదుపజ్జ నబల! 


హృదయ మోహన మయి, ప్రేమమృదుల మైన 
తావకీన రీలాదాన దళపుటంబు, 
మామకీన ప్రణయభంగి మధుకణములు 


విడిచెడు విరక్తి బాప్పముల్‌ విడుచుపోల్కి. 


చెలియా! యెన్నడో చేరదీసి మనలం చిన్నారినేస్తంబు, ము 
గ్గులమై యుంట నెఖుంగమైతి మపు డేఘోషన్‌ రవంతైన, కం 
దేళితస్నిగరసోదయంబగుట చేతం బిప్పు డల్లాడి యా 
కులుమేయున్‌, బలవద్వియోగము లనుంగుంబ్రేమలన్‌ త్రెంపగన్‌. 


ఆశాభంగ కఠోరశస్తికలు కోయన్‌ గాయముల్‌ గాక బా 
ధాశోకంబున నేటికో కటకటల్‌ తాళంగ, ప్రేమ భి 

క్షా శూన్యంబయి గొడ్డువాణీన జుగుప్పాలోకమం, దేమృషా 
పాశంబుల్‌ బిగియించె నిన్ను త్యజియింపన్‌ లేవు నాప్రాణమా? 


తొలకరి వానచిన్కులకు దూరపుటాసల వేచు చాతకం 

బులు దగతీరకార్తి తలపోతలలో తెగ, పాలురాని ఆ 

వుల పొదుగుల్‌ వలెన్‌ మొగులు పూసికొనెన్‌ దివి, స్నేహధారవ 
ర్హిలకహసింప దింపయిన దీపిక, యేమిటి కంగలార్చగన్‌. 


అకట! వంచించె విధి మోహమా! విఫల మ 
నోరథుడు వీడు నీ వింక చేర నేల? 
భావమా! వేపె దేల యీ ప్రణయ కృపణు? 
శూన్యమగుచు నెందేని గాంచుము ప్రశాంతి. 


ఎద కృశించెడి నీ యరుంతుదవియోగ 
దహన దందహ్యమానమై దై దెవమా! వి 
కాసపతన మగు ప్రపంచకమ్మునందు 
హేయ మగు కాయ మేల మోయించేె దింక? 


తన గుణలతలు పూచిన శోభలో యన 
చిజునవ్వు వెన్నెల చెండ్లు వినర, 

తన మనోలీల కాంచిన రాగ మధు వన 
పలుకు కొమ్మలు పూలపాలు పిదుక, 

తన భావబంధ మందిన విభ్రమం బస 
చూపులు వలపుటుచ్చులను పన్న, 

తన ప్రేమభావముల్‌ గను నూత్న కళలన 
నడలు ప్రాయంపు సన్నలను సూప 

కనుల నజవాల్సి పాతితాక్షముల తోడ 

కాంచియును కాంచలేని క్రీగంటికొసలు 

పెడల వాలికల్‌ రాల నిల్చెడు త్వదీయ 

మౌర్య మెడబాయలేదు నా మది లతాంగి!” 


అని స్వగత విలాపములన్‌ 

తనికెడి హృదయంబుతోడ తరుణతనూ మో 
హను డొక్క యౌవనుడు కం 

చెను దాటుట చూడనయ్యె సీమంతికిన్‌. 


మిసమిసలాడు జవ్వనపు మేలిమి మేన మునుంగు వాజు గా 


ని సొగసు సళ్ళినట్టి నలినిం దలపించెడు; ఎద్దియో రహో 
స్యసన నిపీడ కానబడు నాతని చూపులయందు, ఆర్షిలా 
లసహృదయంబుమాత్ర మకలంకముగా కనుపట్టు మోమునన్‌. 


అంత నా యిరువురును అన్యోన్యముఖ వి 
లోకనంబులు నెయ్యముల్‌ కొసరికొనగ, 
పదియడుగు లీవ లావలన్‌ కదియ నడచి, 
చిటికలోపల కలసింరుత్కటభరాప్తి. 


కయికయి జేర్చి యొండొరు లొకానొకరీతిని మోదఖేద సం 
శయముల నోలలాడుచు; ప్రసన్నము లయ్యు నిమీలితమ్ములౌ 
నయనము లెత్తలేక, వదనమ్ముల నేనియు చూచికోక, సై 
చియు సయిపంగజాలని స్పృశింపులు తోపగనుండిరయ్యెడన్‌. 


ఆజనన బద్ధబాంధన మయిన చనువు, 
చిరసమేళన కాంక్షావిశేష రక్తి, 

బలవ దాశావిభంగ తాపంబు; ఆ ప 
డుచుజతను నేమి సేయు నట్టుల నొనర్చి. 


ఆ పగిది పెదవి కదపక, 
చూపులు తమకంపు శోష సుడిపడ, నిశ్చే 
స్టాపరవశులై కొండొక 

సే పచ్చట నిలువంబడిరి చిత్తరువు అనన్‌. 


తుద కా తరుణుడు హస్తము 

వదలుచు, నా పుణ్యవతి సొబంగుల మొగమున్‌ 
మృదులేక్షణముల విలసన 

మొదవింపుచు నెట్టకేని నుదిత మధూక్తిన్‌. 


“కుశలమే నెచ్చెలీ! అనుకూలపవన 
మోహనమ్ములే యీ దినమ్ములు? మనప్రి 
యమె సమస్తం?” బటంచు నెయ్యదియొ పలికె 
నంత కంతకు గద్గద మయిన రుతిని. 


అశ్రుకణీకామలీమస మయిన యతని 
కౌతుకాభోగ నేత్రయుగ్మమ్ము, నపుడు 
తెజిచి యుండియు కనలేని తివుట లొదవె 
కలికి నవఘర్శకలుషితగండములను. 


గళితవిలసన మగు మోము, ఎలుగు రాలు 
పడిన కంఠము, నిర్వేదభరముదోప, 
కట్టెదుట నున్న మిత్రు నుత్కంఠ నరసి 
తహతహంపడు చబల నేత్రముల నెత్తి. 


తమి విదారించు నవచంద్ర ధవళరోచి 
రుదయములు బోని చూపులు, మృదువు లయిన 


అప్ప జవనిక లొత్తికొం చప్పుడపుడు 
ప్రియునిపై వెల్లివిరియ త్రిప్పెను మొగంబు. 


చిదికి చిదుకని వలపులన్‌ చెనకువగలు, 

విడిచి విడువని మౌద్యంబు వడయు లజ్జ, 
సమయభరమును, వినయ ప్రసన్న బుద్ధి, 
ఒకటి నొకటి మచ్చరికించు చుండ నామె- 


సోగకన్నులు విప్పారజూచి ప్రియును 
పలుకుల హృదంతరార్థ మేర్ప్చడగ ననియె; 
అస్థలిత మగు ప్రేమరహస్య సూత్ర 

విశేద బుద్ధిన్‌ హృదయవాద కుశల యగుచు. 


“సఖుల మనః ప్రియబంధము 

లఖండము లటంచు విందు మకటా! యెటులన్‌ 
లిఖియింపక తాళితివి, న 

ను ఖిన్న పడజేయుట తగునో నీకు సఖా! 


పాలును మీగడల్‌ మెదిపి వండినయన్నము లాజనీక యే 
వేళయు తప్పకుండి తినిపించిన మోహపు తల్లి కామితం 
బేల నిరాకరించితివి; ఈ సఖి, నాజననానురక్త, నే 

లీల కృశింప జేసితి, చెలీ! యిట్లు లౌనె ప్రియానువర్తనల్‌! 


శైశవంబాది నిష్కలుషముగ పెరిగి 

నా మనోలీన మైన ప్రాణంపు ప్రనయ 
మింత తలపోయనైతి వాద్యంతములును, 
ప్రేమతత్వము వెజీగిన వృత్త మిదియె? 


విడుపు లెజుగని కోర్కులన్‌, ఎడలు గనని 
భావపరిచయముల, నింతవరకు తనిసి 
తనయని అభేదరాగబంధములు పెనచి, 
ఏల త్రెంపగ నిపుడు సుహృద్వతంన!” 


అని యిటు లనుగుంగతి పై 

కొన వగవులు పలికె గువ్వకుత్తుకతో నా 
గుణవతి ఆకర్ణవిలో 

చనముల విశ్వాసబాప్పసలిలము నిండన్‌. 


కలిపిన గాటపుంజెలిమి కాంక్షలు పెంచగ, రేల్పవల్‌ తలం 
పులను “మమేకమైన” వలపుల్‌ కడకున్‌ కడగండ్ల పాలుగా 
కలసిన జంటయందు, సఖికంఠ మటుల్‌ పెకలెన్‌; ప్రదోషదో 
హల మయి తోడనే యార్తవచోగతితోచె నిట్టులన్‌. 


“నాయనుంగుజెలీ! చెలిమినానిన చిత్తమె మెత్తగిల్లు, నా 
శాయతరంజనం బయి ప్రియంబు లిగిర్చిన యా దశల్‌ కడుం 
దీయము లేమి చెప్ప! విడదీసిన రేకులపూవు చంద మై 


పోయిన మైత్రి కే గతులు పో వలవంతలుదక్క నీ భువిన్‌. 


బాలా! యేటికి మాటలెత్తి నను నొవ్వంజేసి దింకన్‌, వృథా 
లీలాభ్రాంతి యటం చెజుంగక వ్యధాలీనుండ నైతిన్‌ తుదిన్‌, 
చాలున్‌ నెయ్యపుతీరుతియ్యములు, బాప్ప జ్ఞానవిద్యార్థినై 
కాలంబు న్వయసున్‌ వ్యయించెదను సౌఖ్యంబౌను నిశ్శాంతిమై. 


సరసము లైన వావివరుసల్‌ కలుపంగ, అభేదరాగముల్‌ 
తిరముగ పాదుకో ప్రణయలీనులమై, తుద కిట్లు దైవపుం 
బరుసముచే నెడాట లలమన్‌, తెగత్రెంపులకస్తి కోర్చి యే 
కజకు టెడందతో గడపగాగల మి విషకాలమున్‌ చెలి! 


వదలని కాంక్షమై మొలకనాణీన నెయ్యము బెంచికొన్న, నీ 
హృదయము కక్కసించునలయింపులు ప్రాప్తములయ్యె; ప్రేమముల్‌ 
చెదరిన శూన్యభావము లిసీ! రుచియింపవు రక్తిలేమి, నో 
ముదిద! వియోగమం దమృతమున్‌ విషమున్‌ సమవృత్తులే సుమీ. 


పొరు పెజుంగక ఒక కంచమున భుజించి, 
మనసు నాటిన మమతల ననగి పెనగి, 
వలచుజతలను విడదీయ తలచు నేని 
ప్రేమ నలయించు సృష్టి దైవికము కాదు! 


ప్రియతమం బగు వస్తుసంప్రిణనమున 
ప్రాణికిని హాయి కుదురు, నాపయి ప్రశాంతి 
యొదవు, నుజ్జీవ శూన్యమౌ బ్రదుకునకును 
లేదు తన్మయో న్మీలనామోదసుఖము. 


మృదువు లైన యస్మదునార హృదయముల ప్ర 
ణయ రసోదయ మనుచిత మయిన నగును! 
శుక్తి ముత్యాలు పుట్టుట చోద్యమేని, 
పద్మమున తేనె యూరుట పాపమేని! 


కాయ మీడ్చెడునందాక, కాల మిచ్చు 
భాగధేయము లనుభవింపకయ తీర 
దబల! పంచుకొన్న విధినియామములను 
ఖేదమో మోదమో యగు, లేదు వేయు. 


ఉదయలక్ష్మికి నుత నొప్పిదము నెజపు 
మంచి ముత్యాలదండ లౌ మంచుబొ! ట్టు 

సాంధ్య కాంతా వియోగ బాప్పములు గాగ 
మాలు టెజుగవొ సృష్టిమర్శముల సరణి! 


విగతకాలుపష్య ముదిత మౌ జగతి విడిచి, 
కాలగతి తమ శోభ లెక్కడనొ దాచి, 
శారదశశాంకవిశదనిశాంతములను 
మంచు కన్నీళ్ళు గార్చవే మబ్బు లబల! 


మోహనవసంతునకు మోదమును ఘటించు 
మసృణ ముగ్ధం బయిన మాని పసుపుటాకు, 
హిమకుమారుడు రక్తి మాయింపజేయ 

డే సఖీ! కాలచపలున కేది నియతి! 


సరన సాంగత్య సుఖ వికాసములకన్న 
దున్సహ నియోగ భరమె మధురము సకియ! 
బాధ లేక వ్యసనరుచి బోధపడదు 

చీకటులు లేక దీపిక చెలగ నట్లు. 


ననుపు జాజి జతీభావమున మునింగి, 
పూలతోటలలో నున్న, పూర్ణ చంద్ర 

చంద్రికలు కాయుచున్న, కాంక్షావిముక్త 
హృదయము ప్రసన్న లలిత మై ముదము గనదు. 


కాంక్ష నశియింపని వియోగకాలమందు 
సర్పమును గాంచి భ్రమియించు సఖుల పాలి 
పూలదండ యటంచును; పూలదండ 

గాంచి కాలపాశం బనున్‌ కాంక్ష తెగిన. 


విశ్వంబం దుదయించు ప్రాణి యొకటం బ్రేమించి లీలావిలా 
సైశ్వరంబుల నందు, అందక కటా! అర్థించు ప్రాణప్రబం 
ధాశ్వాసాంతమునన్‌ తదశ్రుజలదేయాప్యాయమున్‌, జీవిక 
ప్టెశ్వర్య స్థితినిచ్చు మైత్రియె సుమీ, ఆషాఢకా దందినీ! 


నష్టమైనట్టి ప్రేమఖండముల కొక్క 
సుకవి యక్షరజివగీతికయ చాలు 
సకియ! విశ్వాస బాప్పముల్‌ చాలు నాకు, 
లేదు వేజాన ప్రణయ వల్లిమతల్లి! 


మయువంబోకుము నెచ్చెలీ! ప్రణయరమ్యం బైన యానాళ్ల, నే 
మయుబోకించుక జీవితాంతమున ప్ర ప్రేమనే ప్రేమబాష్పాంజలిన్‌ 
మయువంబోకుము ముగ్గరాగపరిణామప్రాహ్యవి న్యాసముల్‌ 
మటువంబోకుమి యీ కథన్‌ మటిచిపొమ్మాసర్వమున్‌ శాంతికై! 


అని సాశ్రూక్తుల నిర్గ్ణత ప్రణయవిన్యాసంబు దోపంగ ప 
ల్కినయానేస్తపుకానియాననమువా క్రీగన్నులన్‌ చూచిచూ 
డని చందంబున జూచి యిట్లనియె, గూఢప్రే ప్రేమలీలావినూ 
తన భంగీపరిపాటి తేటపడ, నా తన్వంగి శాంతశ్రుతిన్‌. 


తగు నోయీ మిత్రుడ! నె 

వ్వగలన్‌ దురసిల్ల, ప్రేమబంధము లకటా! 
తెగ వోయీ తెగ ద్రెంపీన; 

మిగులగ నిత్తురె మనంబు మిథ్యాభ్రమలన్‌! 


దైవికం బగు సుకృతిని దక్క నవని 


జతల ప్రేమోదయంబు సంగతము కాదు, 
అందు నస్థలిత ప్రణయానురక్తి 
చిరతపశ్చుద్ధిచే గాని దొరకబోదు. 


బొంది నటించుప్రాణి వలవుల్‌ సుడియించినవేళ, ఇంద్రియా 
లిం దనియంప కౌతుకమలిముస మౌ, నట బడ్డ ధర్మపుం 
బందము లీడ్చి యీడ్సి అనపత్యముఖాదికమైన భూతర 
క్తిం దగు లూని ప్రీమరుచికిన్‌ వెలియౌట లెజుంగవో చెలి! 


విషయసుఖిచ్చలన్‌ దనియ విహ్వల మైన హృదంతరమ్ము క 
ల్మష మయిపోవనీక అకలంక మృదూకృతసాధనన్‌ మనో 
విషమగతిన్‌ మరల్పుటె వివేకము, తన్మయమైన యార్దుమా 
నుషదశలే కృతార్థము లనున్‌ కవివాణి యనంగు నెచ్చెలి! 


చైత్రుతో వచ్చు పల్లవసముదయంబు 
హిమవదాగమమున నశియించునట్లె, 
పడుచుదనముతో చిగురించు వలపు లెల్ల 
కళు కెడలి కృశించును జరాక్రాంతదశల. 


కడలితరగల నిలకడల్‌ గలవటోయి? 
సంజకెంజాయపూతలు శాశ్వతములె? 
భంగపరిణతియొకట, దుర్భరతమో వి 
కారము మజొకటను, తప్పగలదె సఖుడ! 


వలపు మొగ్గలు దొడిగిన వయసుటనటి 
అధిక మోహన మగుట సత్యంబె కాని; 
అచిరశిథిలం బగుట విధాయకము; సుమ్మి 
కలదె నైమిత్తికముల కస్థలనవృత్తి? 


కలిసినయంతమాత్రమున కాదుసుమీ చెలికార! మంతరం 
బుల నతుకంగ జాలిన అపూర్వపులంకెయె స్నేహమౌ, తద 
స్థలిత సమస్తసాధనము జ్ఞానవిదగ్గుల మార్గసూత్ర, మే 
వలతినినైన ప్రేమపరిపాకము లిట్టులె యన్వయించెడిన్‌. 


పరమ ధర్మార్థ మయిన దాంపత్యభక్తి, 
స్తన్యమోహన మయిన వాత్సల్యరక్తి, 

సాక్షి మాత్రసుందర మైన సఖ్యసక్తి, 
పొందు నాదిమ మగు ప్రేమయందె ముక్తి. 


వలపుల పూలసంకెలలు బందము లేయగ గువ్వజంట, ని 
ర్మల మగు వత్సలత్వ మెద రాగిల నావుల తల్లిబిడ్డ, లే 
కలుషము లేని సతణయకాంక్షలు మేళన జేయ మీత్రముల్‌, 
మెలగుదు రీ రహస్యమె సుమీ! కనిపించెడు స్మ సృష్టియందునన్‌. 


మనసుచే, వాక్కుచేత, కర్మంబుచేత 
కలుషితములు కాదగిన వీ వలపు లవని, 


తపనుచే, తాల్మిచే, ధ్యానధారచేత 
లీనమై యైక్య మీయ జాలినది ప్రేమ. 


శాంతియు ప్రేమయున్‌ మధురరసంబులు పేశల రాగలాలిత 
స్వాంతదళీపుటంబులను అయ్యవి యస్థలితంబు లై మనున్‌ 
అరితరముల్‌ పెనంచిన ప్రియప్రణయంబులు మాయబోవు, వి 
భ్రాంతియె గాక ప్రేమ గలుపన్‌ విడదీయ నిమిత్తసాధ్యమే. 


కామము లేని మేళన సుఖంబుగగ్రాలు లతానుమంబు లా 
రామములందు నుండియు పరస్పరమున్‌ విడనాడ, వెట్టులీ 
ప్రేమతపఃఫలంబును లవింప తెగించితి విప్పుడే చెలీ! 
ఏమిటికీ చిరప్రణయవృంత నికృంతన పాపకర్మముల్‌! 


నిమ్మచెట్టు లేగొమ్ము పందిళ్ళక్రింద, 

పుస్తకపు పేటికలను, నా హస్తముదిత 
చిత్రసూత్రమునందు వసించియున్న 

దోయి! యిందాక మనప్రీమయును సఖుండ! 


విసబివోని కాంక్ష వలపించి మదిన్‌ మది జేర్చినట్టి సా 
వాసపుపున్నెముల్‌ పడయవచ్చునె స్వష్నములందునేని? లీ 
లాసదృశంబులైన భ్రమ లారట బెట్టనిటుల్‌ కుమారులే 
కోసిన ప్రమగర్భమునకున్‌ గతులెయ్యవిపో సుహృన్నణి! 


వలపులె రహస్యములు, తద్విఫలదశలు ని 
గూఢములు, తదర్దములును గోప్యములు, వి 
దగ్గుల కనుభవైక వేద్యంబు లివియె; 

ఏల ప్రేమ గర్భవిమర్శయిపుడు సఖుడ! 


కనుల నొడొరులను చూచుకొనుటకన్న, 
మనసు లవికారధారణన్‌ మనుటకన్న, 
కొసరి “యేమోయి యని పిల్చుకొనుట కన్న, 
చెలుల కిలమీద నేమి కావలయు సఖుడ! 


భావబంధంబుగా మణిబంధమందు 
తొలుత గట్టితి సి పట్టుతోర మీవు, 
విప్పెదవె యిప్పు డనుచు చూపించి, కనుల 
నశ్రువులు నిండ పలుకలే దయ్యె నామె! 


కనులు వాలిచి, తేటమొగమును వంచి, 
సమయ నిస్పృహయై యున్న సాధ్వి నతడు, 
నెమ్మిగదుర స్పృశించి, పాణిం దెమల్సి 
పలుక నుంకించె నెద్దియో పలుకలేక. 


అంసముల జాజు నుత్తరీయంబు నప్పు 
డవల నత్తి, గుత్తపు కడియాల కరము 
సొగసు కన్నుంగవకు నడ్డముగ పెనంచి 


కొమ్మ వెన్నూత గాగ ఆ కొమ్మ లినిచె. 


హృదయము లగోచరములు తన్మృదుల కఠిన 
భిన్న భిన్న సంచారముల్‌ విశదపడీని, 

వేమి చెప్పంగగలమొ వాచామగోచ 

రం బయిన ప్రేమ బహిరంతర వ్యవస్థ. 


నిలిచిరి కొండొకవడి ని 

ట్టుల నా యిరువురును సుడివడుందమి, పిదపన్‌ 
చెలియ కరంబున తోరము 

వెలివణీచె నతండు మనము వెడలింప వెతన్‌. 


చెంత లవంగవల్లికలచే కడ లల్లి, కిశోర శాద్వలా 

క్రాంతములైన పాదులకు కట్టెడు చల్లని నీరు వాజుకు 
ల్యాంతములన్‌ పెరుంగు తరుణార్దు తృణాంకురపాళి గిల్లి ఆ 
కాంతుడు వింతయైన యొక కంకణమున్‌ రచియించె నింపుగన్‌. 


నవక మెడవోని తృణకంకణమును కేల 
నందుకొని యామెపయి నయనాంచలములు 
మరలిచి, సకియ! మన ప్రేమ మధురలాంఛ 
నం బిదియె సుమ్మి! యనుచు హస్తంబు దొడిగి- 


ఈ తృణకంకణంబు భరియింపుము నీ మణిబంధమందు, సం 
ప్రీతిని అప్పుడప్టు వలపింపుల నెయ్యము జ్ఞప్తిగొన్న ప్రా 
భాతికవేళ న ప్రణయ బాప్ప జలాంజలి నింత చల్లి, యే 

రీతిని వాడకుండ నలరింపు, మిదే తుదివాంఛ సోదరి! 


అనుచు మొగ మావలకు ద్రిప్పె, నరుణకిరణు 
డాశ మార్చినయట్టు, లా యమృత మతియు 
వ్రేలి వలపుటుంగరమును వెడల దీసి 
ప్రియసఖుని హస్తము నలంకరించు చనియె 


వలపు నశియించియును ప్రేమ నిలువగలద 
యేని, కలనైన కలుషము గాని స్నేహ 

మృదు మధు రనానుభూతిని పొదలి, మనము 
నీడ లట్టుల నైక మందెదముగాత! 


అపు డదృష్ట దేవత కరమెల్ల సాచి 
లలితముగ జల్లు నమృతాక్షతల విధాన 
వకుళ సుకుమార తరుమతల్లికలనుండి 
జలజలం బూలు రాలె నా జంటమీద. 


ఆ మృదుశీలపాణి నకటా! విధిమై విడనోచి నట్టి యా 
కోమలరాగసూత్రమునకున్‌ పరమావధి గానరామి, వీ 

చీమయ మైన కాల్వ వయిచెన్‌ సఖుడా యమ సూచుచుండ, నే 
మేమియొ పోకడల్‌ గనుచు నేగె న దెచ్చటికో యదృష్టమై. 


పట్టుతోరంబుపై నిల్చి కట్టువడిన 

చూపు లంతంతకును సాంధ్యశో లో అట్లు 
వెనుదిరుగ, నొడొరుల జూచుకొనుచు వారు 
నేగి రల్ల నల్లన దమ యిండ్లు సేర. 


కడిగిన మృగమదపాత్రిక 

విడవని పరిమళముపగిది, విధినియములన్‌ 
విడిబడియును వారల పెం 

పుడు మైత్రీ సూత్ర బంధములు తెగ వవురా! 


APPRECIATION 


JAYANTI RAMAYYA 
‘ANANDA BAUG’ 
VEPERY, MADRAS. 
3-10-1913 


I have read Mr. R. Subbarao’s Telugu poem called 
తృణకంకణము. It is a short lyric, modelled on English lines. Its 
sentiments are chaste and poetry of a high order though not 
perhaps as flowing as that of Mr. Subbarao’s other poems. This 
little poem purports to mark the beginning of a new school of 
Telugu poetry, which should be welcomed by all lovers of Telugu. 


JAYANTI RAMAYYA 


MAHARAJA’S COLLEGE, 
Mysore. 
26th May 1916. 


Though I have not known Mr. Rayaprolu Subbarao 
personally, I have been in touch with him by correspondence, 
common friends, and above all, his own splendid writings in 
prose and verse. He holds a high rank amongst modern Telugu 
Poets, and I think he is almost entitled to be acclaimed as the 
founder of a new school of poetry which is bound to mark a new 
epoch in the development of the Andhra literature. His 
imaginative gifts are of a high order and his power of phrase is 
remarkable, almost unique. He wll bring name and fame to any 
institution with which he may be connected. And I, therefore, 
confidently recommend him as a man of genius who has every 
title to the admiration and encouragement of the Telugu people. 


C.R.REDDY, M.A.(CANTAB) 
Principal, 

Maharaja’s College, 
Mysore 


నీరాజనము 


సుబ్బారాయకవి తృణకంకణము మొదట 1913 సంవత్సరములో రచించి 
ప్రకటించినాడు. ఇప్పటికి 25 సంవత్సరాలు కావడం చేత ఇది రజతోత్సవ ముద్రణము. 


The Telugu School of Romantic Revival అనీ అభినవాంధ్ర కవితా 
మండలి అనీ దీని ప్రధమ ప్రకటనలో ఉండడం చేత Wordsworth, Coleridge, 
Shelly, Keats ప్రభృతుల కవితాప్రభావంవల్ల తృణకంకణము రచిత మైన దని 
కొంతమంది అరోజులలో భ్రమ పడ్డారు. 


సుబ్బారావుగారు ఆంగ్ల కవితారసము ఆస్వాదించినమాట వాస్తవమే, ఆయినప్పటికీ 
ఆ కవుల శక్తికి ముగ్దులై ఈ కవివరులు దిన్ని రచించలేదు, కాళిదాసకవీంద్రుని 
నాటకత్రయము బహుపర్యాయములు సాకల్యముగా సమాలోచన చేసి, ఆ మీద 
తృణకంకణము కూర్చినారు. 


ఈ కవికి పినతల్లి మీద ప్రీతి చాలాహెచ్చు. ఆమె వాక్యామృతము అస్వాదిస్తూ, కొన్ని 
సందర్భాలలో అమె పలుకులే పద్యాలలో సుబ్బారావుగారు చొప్పించినారు. ఆమె అనేక 
విషయాలు అవగాహన చేసుకొన్న విశాలహృదయ; లోకయాత్రలో క్లిష్టగ్రంధులు విప్పివేయ 
గలిగిన వివేకవతి. ఆమె సూక్తులు ఈ కవీంద్రుని కళకు దోహదం చేసినవి. 


అందు చేతనే ఈ కావ్యంలో ఆనురాగ సమస్య అంత అమలినముగా పరిష్కృతం 
అయింది. దీనికి వూర్వం ఉన్న ఖండ కావ్యాలలో ఇటువంటి విధానము గోచరించ లేదు. 


“అధునిక కవిత్వము” అనేది అప్పుడే ప్రారంభ మయింది. ఆరోజులలో ఈకృతివల్ల 
ఏదో కొత్తలోకంలోకి మార్గము ఏర్పడినట్టయింది. అంతకు ముందు అధునిక విధానానికి తోవ 
తీసీనవారు అనూరుప్రాయులు; ఈనూర్యాలోకంవల్ల సాహిత్య శీమలో నూతనరుచి 
వ్యాపించి కన్నులు మిరుమిట్లు కొలిపింది. కొంతమంది కన్నులు మూతలు పడ్డవి; 
కొంతమంది నేత్రపటలాలు నీరయి పోయినవి! 


తరువాత కవికుమారులు కొంతమంది ఈ నూతనద్యుతిలో స్నపితులై సాహిత్వసీమలో 
కొంతులీనే కావ్యదీపికలు పెట్టినారు. అంతకంతకు నూతనమార్గము దీపావళివిరాజమానమై 
రాజమార్గమయింది. 


“ఆధునిక కవిత్వము”నకు తృణకంకణము అదిగ్రంధమని అస్మదాదుల ఆశయము. 
ఇటువంటి కావ్యరత్నము రజతోత్సవముద్రణములో రాజిల్లడము _ రసికజనులకు 
నేత్రోత్సవదాయకము! 


తాలావజ్ఞల శివశంకర శాస్త్రి 


సాహితీ సమితి 
జూలై, ౧౯౩౮ 


